చేతి తొడుగు 


ఉక్రేనియన్లజానపద కథ 


| 


Sea 


* బాగా చలిగా ఉన్నరోజు. ఒక అబ్బాయి అడవిలో కట్టెపుల్లలు 
ఏరుతున్నాడు . 

“ ఉత్తరంవైపు నుంచి చలిగాలులు వీస్తున్నాయి . చలి ఇంకా 
పెరుగుతుంది , "నాయనమ్మ చెప్పింది . “ ఇల్లు వెచ్చగా ఉండాలంటే 
నెగడు మండుతూ ఉండాలి.కాబట్టి చాలా కట్టెపుల్లలు కావాలి. ” 


తన మంచు బండి నిండేదాకా ఆ అబ్బాయి కట్టెపుల్లలు 
ఏరాడు. చివరి కట్టెపుల్లను బండిలో వేస్తుండగా అతడి చేతి తొడుగు 
ఒకటి జారిపోయింది . 

చలికాలంలో ఎవరైనా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారంటే 
నేను సమాధానం చెప్పలేను . మా బామ్మ నాకు ఈ కథ ఇలాగే 
చెప్పింది . 

మంచుబండి లాక్కుంటూ ఆ అబ్బాయి వెళ్లిపోయాడు . అతడి 
చేతితొడుగు మంచులో ఉండిపోయింది . 


అంతలో అక్కడికి ఒక చిట్టెలుక పరిగెత్తుకుంటూ 
వచ్చింది .దానికిబాగా చలిపెడుతోంది . చేతితొడుగు 
కనపడేసరికి అది ఎగిరి దాంట్లోకి దూరింది . ఆ చేతితొడుగు 
చాలా మెత్తగా , వెచ్చగా ఉంది . ఎలుకకి లోపల హాయిగా ఉంది . 


అంతలో అక్కడికి వణుకుతూ ఒక పచ్చ కప్ప వచ్చింది . 
“ లోపల ఎవరైనా ఉన్నారా ? ” అంటూ అడిగింది . 

“ నేను ఒక్కదానినే ఉన్నాను ,” అంటూ ఎలుకదానిని 
లోపలికి రమ్మంది . 


• 


నిరాటం అంత దగ్గరగా చూడటంతో దానికికులుగా 


ఎలుక , కప్ప చేతితొడుగులోపల వెచ్చగా ఉండగా ఒక 
గుడ్లగూబ వచ్చింది . “ నేను కూడా లోపలికిరావచ్చా ?” అది తల 
అడిగింది . 

“రావచ్చు , కానీ మంచిగా ఉండాలి, ” అంది చిట్టెలుక . 
గుడ్లగూబని అంత దగ్గరగా చూడటంతో దానికి కంగారుగా 
ఉంది . “లోపల అంత చోటు లేదు, కాబట్టి కదలక , మెదలక 
ఉండాలి, ” అంది పచ్చకప్ప . 


కొంచెం సేపటికి అటుగా వెళుతున్న ఒక కుందేలు వచ్చింది . “ ఈ 
వెచ్చటి చేతితొడుగులో నాకు కూడా కొంచెం చోటు ఉందా ? ” కుందేలు 
అడిగింది , “బయట ఈరోజుబాగా చలిగా ఉంది . ” 

“లోపల అంత చోటు లేదు , ” ఎలుక , కప్ప, గుడ్లగూబ చెప్పాయి , 
“కానీఅలాగేసర్దుకుందాం రా . ” 


కుందేలు కుదురుకుందో లేదో అక్కడికి ఒక నక్క వచ్చింది . ఎంతో 
కష్టపడి అది కూడా లోపల సర్దుకుంది . 

తాను అంత ఉదారంగా ఉండాల్సింది కాదు అనుకుంది ఎలుక . 
అయితే, బయట అంత చలిగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు ? 


అదిచాలదన్నట్లు అక్కడికి ఒక పెద్ద తోడేలు 
వచ్చింది . అది కూడా లోపలికి వస్తానన్నది . 

“ ఇంతమందిమి లోపల ఎట్లా పడతామోనాకు అర్థం 
కావటం లేదు , ” ఎలుక అంది , “ అయినా ప్రయత్నిద్దాం . ” 

అన్ని జంతువులు కొంచెం, కొంచెం సర్దుకున్నాయి . 
తోడేలుకి కూడా లోపల చోటుదొరికింది . 

ఇప్పుడు లోపల ఇరుకుగా ఉంది , అయితే వెచ్చగా 
కూడా ఉంది . 


* YYు 


అందరూ హాయిగా ఉన్నారనుకుంటుండగా ఒక అడవి 
పంది వచ్చింది . లోపలికిరావాలని అది ఆత్రంతో ఉంది . 

( “ ఓరి నాయనో ! ” చేతి తొడుగు ఆపాటికే అక్కడక్కడా 
పిగిలిపోతుండటంతో ఎలుక అరిచింది , “లోపల చోటు లేదు . ” 


“ నేను ఒద్దికగా ఉంటాను, ” అంటూ పంది ఎలాగో సర్దుకుంది . 
ఎలుక , కప్ప , గుడ్లగూబ , కుందేలు , నక్క ,తోడేలుతో అది లోపల 
ఉంది . ఇది నిజం , మా బామ్మ చెప్పింది . 


అసలు కష్టాలు ఇంకా ముందు ఉన్నాయి . చలికి ఒణుకుతూ ఒక 
పెద్ద ఎలుగబంటి అక్కడికి వచ్చింది . 

అది ఏమీ అనక ముందే , “లోపల ఏమాత్రం చోటు లేదు , ” లోపల 
ఉన్నజంతువులన్నీ అన్నాయి . 


PoAE 


“ ఇంకొక్కరికి చోటు లేకపోవటం ఏమిటి ? ” ఎలుగుబంటి 
అంది . అలా అని ఒక కాలు లోపలికి పెట్టింది , చేతితొడుగు 
మూలిగింది , రెండవకాలు పెట్టేసరికి కొన్ని కుట్లు 
ఊడిపోయాయి . ఎలుగుబంటి ఊపిరి తీసుకుని మొత్తంగా 
లోపలికి దూరింది . 


ఇదిజరుగుతుండగా అక్కడికి ఒక నల్ల మిడత వచ్చింది . 
అదిచాలా ముసలిది , చలికిదాని కీళ్లుబాగా నొప్పి 
పుడుతున్నాయి . చేతితొడుగుని చూసి , “లోపల వెచ్చగా 
ఉన్నట్టు ఉంది . నాకు కూడా చోటుదొరుకుతుందేమో 
చూస్తాను , ” అనుకుంది ఆ మిడత . 


అ ఆ మిడత మొదటి కాలులోపల పెట్టిందో లేదో 
పటాక్ మంటూ కుట్లు అన్నీ ఊడిపోయాయి , 
తోలు ముక్కలయ్యింది , 

దానికి వేసిన మెత్తటి గుడ్డ 
పీలికలు అయ్యింది .లోపల ఉన్న జంతువులన్నీ 
మంచులో తలా ఒకవైపు పడ్డాయి ! 


ఒక చేతి తొడుగు పడిపోయిందని గుర్తించిన ఆ అబ్బాయి 
దానిని వెతుకుతూ అప్పుడు అక్కడికి వచ్చాడు . అయితే ,దాని 
పీలికలు తప్పించి అతడికి ఏమీకనిపించలేదు . నెత్తిమీద ఎర్రటి 
గుడ్డముక్కతో ఒక ఎలుక అటుగా వెళ్లినట్టు అతడికి అనిపించింది . 

“బామ్మ కొత్త చేతితొడుగులు చేసి ఇస్తుందిలే, ” అనుకుంటూ 
తొడుగులేని చేతినికోటులో పెట్టుకున్నాడు ఆ అబ్బాయి . 

ఉత్తరపు చల్లగాలి చెంపలను కొరికేస్తుండగా అతడు ఇంటికి 
బయలుదేరాడు . 


తన చేతితొడుగు ఏమయ్యిందో అతడికి ఎన్నటికీ 
తెలియలేదని మా బామ్మ చెప్పింది . 


